అథ ఏకోన చత్వారింశో్కధ్యాయ;: 
వివరాతి వతోద్యాపనము 
బుషయ ఊచుః | 


ఉద్యాపనవిథిం [బూహి శివరా[తెవతస్య చ | యత్కృత్వా 
శంకరసాక్షాత్పసన్నో భవతి [(ధువమ్‌ ||1 


బుషులు ఇట్లు పలికిరి- 


దేనిని అనుష్టించినచో శంకరుడు స్వయముగా పసన్నుడగుట 
నిశితమో, అట్టి శివరాతెివతము యొక్క ఉద్యావనవిధిని 
చెపుుము(1). 


శూయతామృషయా భక్తా తదుద్యాపవమాదరాత్‌ | 
యనస్యానుషానతః పూర్ణం వతం భవతి త[ద్దువమ్‌ ||2 


చతుర్తశాబ్బ్దం కర్తవ్యం శివర్శాతివతం శుభమ్‌ | ఏకభక్తం 
తయోదశాం చతుర్తశ్యాముపోషణమ్‌ ||3 


నివరా(తిదినే |పాప్తు నిత్యం సంపాద్యవై విధిమ్‌ | శివాలయం తతో 
గత్వా పూజాం కృత్వా యథాఐబధి।|| 4 


తతశ్చ కారయేదివ్యం మండలం తత యత్నతః। 
గౌరీతిలకనామ్నావై ప్రసిదం భువన్నతయే।|| 5 


తన్మధ్యే లేఖయేధివ్యం లింగతో భదమండలమ్‌ | అథవా 
సర్వతోభ[దం మండపాంతః ప్రకల్పుయేత్‌ ||6 


కుంభాస్తత (ప్రకర్తవ్వ్యాః [పాజాపత్యవిసంజయా | సవస్తా 
స్సఫలాస్తత దక్షిణాసహితాశ్తుభాః || 7 


మండలన్య చ పారే వె ఫాపనీయాః ప్రయత్నతః | మద్యే చైకశ్చ 
సంస్తాప్యస్సావర్దో వాపరో ఘటః।| 8 


సూతుడు ఇట్లు పలికెను- 


ఓ బుషులారా! ఆ ఉద్యావనవిధిని భక్నిశద్దలతో వినుడు. దానిని 
అనుష్టించుటతోడనే ఆ వ్రతము నిశ్చయముగా పూర్తమగును(2). 
శుభకరమగు శివర్మాత్మివతమును పదునాల్గు సంవత్సరములు 
చేయవలెను. [తయొుదశినాడు ఒక పూట భోజనమును చేసి, 
చతుర్తశినాడు ఉపవాసమునుండవలతను(3). శివరా(తి సం|పాప్తము 
కాగానే నిత్యనిధిని అనుష్టించి, తరువాత శివాలయమునకు వెళి 
యథావిధిగా పూజను చేసి(4) , తరువాత అచట ముల్లోకములలో 
గౌరీతిలకమని |పసిద్దిని గాంచిన దివ్వమగు మండపమును 
పయత్నపూర్వకముగా చేయవలెను (5). ఆ మండలమునకు 
మధ్యలో లింగతోభదము, లేదా సర్వతో భదము అనే ముగ్గును 
వేయవలెను(6). వస్త్రము, ఫలము మరియు దక్షిణలతో కూడిన 
శుభకరమగు కుంభములను అచట |పాజాపత్వవిధానముతో 
ఇాపించవలెను(7). కుంభములను మండపమునకు 
పక్కలయందు జాగత్తగా ఉంచవలెను. మధ్యలో ఒక బంగరు 
కుండను, లేదా మరియొక కుండను ఉంచవలెను(8). 


తతోమాసహితాం శంభుమూర్తిం నిర్మాయ హాటకీమ్‌ | పలేన వా 
తదర్దేన యథాశక్త్వాథవా తతీ।|| 9 


నిధాయా వామభాగే తు శివమూర్తిమతందదితః | మదీయాం దక్షిణ 
భాగే కృత్వా ర్యాతా పపూజయేత || 10 


ఆచారం వరయేత్తత చర్తిషగిస్పహితం శుచిమ్‌ | అనుజ్ఞాతశ్చ్ప 
తెర్చృక్యా శివపూజాం సమాచరేత్‌ || 11 


ర్మాతొ జాగరణం కర్యాత్పూజాం యామోదృవాం చరన్‌ | 
రాతిమాకమయేత్సుర్వాం గీతనృతాదినా వతీ || 12 


ఏవం సంపూజ్య విధివత్సుంతోష్యు |పాతరేవచ |పునః పూజాం తతః 
కృత్వా హూమం కుర్యాద్యథావిధి|| 13 


యథాశక్తి విధానం చ [ప్రాజాపత్యం సమాచరేత్‌ | బాహ్మణాన్‌ 
భోజయే[తీతాా దద్యాద్దానాని భక్తితః || 14 


బుత్విజశృ సపత్నీకాన్‌ వ స్తాలంకారభూషణః | అలంకృత; 
విధానేన దద్యాద్దానం పృథక్‌ పృథక్‌ ||15 


వతమును చేయువాడు పలము, లేక అరపలము, బంగారముతో, 
లేదా యథాశకిగా చేసిన పార్వతీపరమేశ్వరుల మూర్తిని నిర్మించి 
అచట ఉంచవతను(9). శివుని మూర్తిని కుడివైపున, పార్వతి 
మూర్తిని ఎడమవైపున ఉంచి రాత్రియందు శ్రదతో 
పూజించవలెను(10). ఆ సమయములో బుత్వికులతో సహా 
ఆచారుుని వరణము చేసి, వారి అనుజ్జతో భకిపూర్వకముగా శివుని 
పూజించవలెను(11). వతనిష గల భకుడు రాతెయందు 
పతియామమునందు పూజను చేయుచూ, జాగరణము 
చేయవలెను. వ్రతమును చేయువాడు రాతి అంతయు 
గాననాట్యదులతో గడుపవలెను(12). ఈ విధముగా యథావిధిగా 
పూజించి శివుని ప్రసన్నని చేసి ఉదయమే మరల పునఃపూజను 
చేసి యథావిదిగా హూమమునుచేయవలెను(13). శక్తిని 
అనుసరించి [పాజాపత్యవతమును చేసి (బాహ్మణులకు 
పీతిపూర్వకముగా భోజనమునిడి భక్తితో దానము చేయవలెను(14). 
భార్యలతో కూడియున్న బుత్విక్కులను వ్యస్తములతో మరియు 
ఆభరణములతో అలంకరించి వేర్వేరుగా యథావిధిగా దానములను 
చెయవలెను(15). 


గాం సవత్సాం విధానేన యధోపస్కరసంయుతామ్‌ | 
ఉక్తాచార్యుయవై దద్యాచ్చివో మే ప్రయతామితి।| 16 


తతస్సుకుంభాం తన్యూర్తిం సవస్తాం వృషభే సితామ్‌ | 
సర్వాలంకారసహితామాచార్యాయ నివేదయేత || 17 


తతస్పంపార్టయేదైెవం మహేశానం మహాప్రభుమ్‌ | 
కృతాంజలిర్నతస్కంధనుపీతాా గధదాక్షరః || 18 


దేవదేవ మహాదెవ శరణాగతవత్సల | ప్రతేనానన దొవేశ కృపాం 
కురు మమోపరి|| 19 


మయా భక్వనుసారేణ వ్రతమేతత్కుం శివ। న్యూనం సంపూర్ణతాం 
యాతు [పసాదాతవ శంకర|| 20 


అజ్ఞానాద్యది వా జ్ఞానాజ్ఞపపూజాదికం మయా | కృతం తదస్తు 
కృపయా సఫలం తవ శంకర || 21 


ఏవం పుష్పాంజలిం దత్త్వా శివాయ పరమాత్మనే | నమస్కారం 
తతః కుర్యాత్‌ర్పార్లనాం పునరేవ చ || 22 


ఏవం వ్రతం కృతం యేన న్యూనం తస్య న విద్యతే మనోభీష్టాం 
తతస్చదిం లభ#*త నాత సంశయః || 23 


ఇతి వీ శివమహాపురాణ కోటిరుదసంహితాయాం శివరాత్రి వతో 
ద్యాపనం నామ ఏకోనచత్వారింశో ధ్యాయః(39) 


దూడ, ఇతరములైన అలంకారములు మరియు 
ఉపకరణములతోకూడియున్న ఆవును యథావిధిగా ఆచార్యునకు 
ఇచ్చి, శివుడు నాయందు ప్రతిని పాందుగాక అని 
పలుకవలెను(16). తరువాత కుంభములతో మరియు వస్తాది 
సర్వాలంకారములతో కూడియున్న మూర్తులను ఎద్దుపెననుంచి 
ఆచార్యునకు నివేదించవలెను. తరువాత మహేశ్వరుడు, 
మహాప్రభుడుఅగు దేవుని చేతులను జోడించి తలను వంచి 
నమస్కరించి పరమీతి వలన గధదమైన వాక్కుతో చక్కగా 
(పార్గించవలెను(18). ఓ దేవదేవా! మహాదేవా! శరణు 
పొందినవారియందు (పీతి గలవాడా! ఓ దేవేశా! ఈ వ్రతమును 
చేసిన నాపైన దయను చూపుము(19). ఓ శివా! నేను 
భకిపూర్వకముగా ఈ వ్రతమును చేసితిని. ఓ శంకరా! నీ 
అను[గ్రహముచే లోపములేవైన ఉన్ననూ సంపూర్ణమగుగాక! (20) 
ఓ శంకరా!నేను తెలిసిగాని, తెలియకగాని జపపూజాదులలో 
దోషమును చేసియున్ననూ, నీ కృపచే సర్వము సఫలముగుకాక! 
(21) ఈ విధముగా శివపరమాత్మకు పుష్పాంజలి ఇచ్చి 
నమస్కరించి తరువాత మరల [ప్రార్దించవలతను(22). ఈ విధముగా 
చేయువానికి వతములో లోపమేమియు ఉండదు. దానివలన 
ఆతనికి నిస్సందేహముగా మనోభీష్టము సిదించును(23). 


న శివమహాపురాణములోని కోటిరుదసంహితయందు 
సివర్మాతోద్యాపనమును వర్షించే ముప్పది తొమ్మిదవ అధ్యాయము 
ముగిసినది(39) 


